క్రీ విష్ణు 


2 


అష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 





॥ శ్రీ విష్ణు అష్టోత్తర శతనామస్తోత్రమ్‌ ॥ 


వాసుదేవం హృషీకేశం వామనం జలశళాయినమ్‌ । 
జనార్చనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్‌ ॥ ౧ ॥ 


వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్‌ | 
అవ్యక్తం శాశ్వతం విష్ణుమనంత మజమవ్యయమ్‌ ॥ > ॥ 


నారాయణం గదాధ్యక్షం గోవిందం కీరెభాజనమ్‌ | 
१5.८० దేవం భూధరం భువనేశ్వరమ్‌ ॥ 3 ॥ 


>ख ८० యజ్ఞపురుషం యజ్బీేశం యజ్ఞవాహనమ్‌ । 
చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్సమమ్‌ ॥ ९ ॥ 


వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాససమ్‌ | 
త్రిఎకమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందకే శరమ్‌ ॥ > ॥ 


రామం రామం హయగీవం భీమం రౌద్రం భవోద్భవమ్‌ । 
శ్రీపతిం శ్రీధరం &,8० మంగలం మంగలాయుధమ్‌ ॥ ६ ॥ 


దామోదరం దమోపేతం కేశవం కేశిసూదనమ్‌ । 
వరేణ్యం వరదం విష్ణుమానందం వాసుదేవజమ్‌ ॥ 2 ॥ 


హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమమ్‌ । 
సకలం నిష్కలం శుద్బం నిర్గుణం గుణళాశ్వతమ్‌ ॥ 0 ॥ 


హిరణ్యత నుసంకాశం సూర్యాయుత సమప్రభమ్‌ | 
మేఘళ్యామం చతుర్చాహుం కుశలం కమలేక్షణమ్‌ ॥ ౯॥ 


జ్యోతీరూ పమరూపం చ స్వరూపం రూపసంస్ఫితమ్‌ | 
సర్వజ్ఞం సర్వరూపస్సం 648० సర్వతోముఖమ్‌ ॥ 00 ॥ 


Telugu Transliteration by M. Pramod 


Page 1 


క్రీ విష్ణు 


9 


అష్టోత్తర శతనామస్తోత్రమ్‌ 





జ్ఞానం కూటస్సమచలం జ్ఞానదం పరమం ప్రభుమ్‌ । 
యోగీశం యోగనిష్టాతం యోగిసంయోగరూపిణమ్‌ ॥ ౧౧ ॥ 


ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుమ్‌ | 
ఇతి నామశతం దివ్యం వైష్ణవం ఖలు పాపహమ్‌ ॥ ०० ॥ 


వ్యాసేన కథితం పూర్వం సర్వపాపప్రణాశనమ్‌ । 
యః పఠేత్‌ పాతరుత్సాయ స 256 వైష్ణవో నరః ॥ ౧౩ ॥ 


సర్వపాపవిశుద్భాత్మా విష్ణుసాయుజ్యమాప్నుయాత్‌ । 
చాందాయణసహస్తాణి కనాదానశతాని చ ॥ ౧౪ ॥ 


గవాం లక్షసహస్తాణి ముక్తిభాగీ భవేన్నరః । 
అశ్వమీధాయుతం పుణ్యం ఫలం పాప్నోతి మానవః ॥ ౧౫ ॥ 


॥ ఇతి శ్రీవిష్ణుపురాణే శ్రీ విష్ణు అష్టోత్తర శతనాస్త్పోత్రమ్‌ ॥ 


Telugu Transliteration by M. Pramod Page 2 


